ప్రభాసం ఎ - సుజన గారు 
తెమాసికం 1 - సమీక్ష 2 


డ్రాగనెట్‌ ప్రోఫెసీ 


నేను చదివిన పుస్తకం పేరు వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌: డ్రాగనెట్‌ ప్రోఫెసీ. ఈ పుస్తకంలో 
క్లే తన స్నేహితులతో కలిసి ఒక కొండ క్రింద నివసించే డ్రాగోనెట్‌. వారంతా తమ 
ఖండంలో ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని 
నిర్ణయించుకుంటారు. ఒక రాత్రి క్ల మరియు అతని స్నేహితులను స్మైవింగ్స్‌ 
యొక్క రాణి బంధిస్తుంది. వారు రాణీ గారి కోట నుండి తప్పించుకోవడానికి తమ 
వంతు ప్రయత్నం చేస్తారు. వారు రాణీకి వ్యతిరేకంగా చాలా రోజుల పోరాటం చేసిన 
తర్వాత కోట వదిలి బయట పడతారు. క్లే తన తల్లిదండ్రులను కలవడానికి 
ప్రయత్నం చేసి కలిస్తాడు. తన గతం గురించి తెలుసుకున్న తర్వాత క్లే ఒక్కసారిగా 
యుద్దాన్ని ఆపాలని నిర్ణయించుకుంటాడు. 


ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మనల్ని నమ్మిన వారికి మనం విధేయుడిగా 
ఉండాలి. నమ్మకంగా ఉండడం వలన మన స్నేహితుల నుండి మనం సహాయం 
పొందగలుగుతాము. పుస్తకంలో క్లే స్నేహితులలో ఒకరు తనకు ద్రోహం చేసిన 
తర్వాత కూడా తన స్నేహితులందరికీ విధేయుడిగా ఉంటాడు. కానీ, ద్రోహం చేసిన 
స్నేహితురాలు కథ చివర్లో అతనికి సహాయం చేస్తుంది. విధేయత కలిగి ఉండటం 
నిజాయితీ మరియు దయను సృష్టిస్తుంది. 


నాకు ఈ పుస్తకం చాలా నచ్చింది. ఇది నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. 
పుస్తకంలో మంచి కథ ఉంది. ఎందుకంటే, దీనిలో అద్భుతమైన రహస్య పథకము 
ఉంది మరియు అర్ధం చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా మంచి 
ముఖ్యమైన చర్యలు మరియు ఊహించని ముగింపు కలిగి ఉంది. ఈ రకమైన 
రహస్య పథకము, నాకు నచ్చిన కొన్ని సన్నివేశాల్లో ఉత్కంఠను కలిగించింది. 


సాహసం మరియు కల్పిత గాథని ఇష్టపడే వారికి నేను ఈ పుస్తకాన్ని చదవమని 
కోరుతాను. 


కథలో కొన్ని ఆసక్తికరమైన భాగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, క్లే 
అగ్ని నిరోధక ప్రమాణాలను కలిగి ఉన్నాడు. ప్రతి డ్రాగన్‌ మంట వలన నశించినా,క్టే 
కి ఉన్న ప్రత్యేక రక్షణ వలన తనకు ఏమీ కాదు. మరొక భాగం ఏమిటంటే క్లే 
యొక్క స్నేహితురాలు పెరిల్‌.ఆమె అగ్ని శరీరాన్ని కలిగి ఉంది. అంటే ఆమె శరీరం 
అగ్నితో నిర్మితమైనది మరియు ఆమె తాకితే ఏదైనా కాలిపోతుంది. ఇవి నాకు 
చాలా ఆసక్తికరంగా అనిపించిన విషయాలు. 


డ్రాగోనెట్‌ ప్రోఫెసీ సాహసం మరియు స్నేహం యొక్క విలువను గురించి 
తెలిపే కథ. 'టుయ్‌ సదర్లాండ్‌' వ్రాసిన ఈ పుస్తకం నాలాంటి యువ పాఠకులకు 
ప్రేరణగా ఉంది. ఈ పుస్తకాన్ని చదవడం ఒక విశేషం. ఈ సంవత్సరం చివరి నాటికి 
నేను పుస్తకం యొక్క తర్వాత భాగాలు కూడా చదవడం పూర్తి చేయగలనని 
ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు కూడా చదవగలరని 
కోరుకుంటున్నాను. 


